


నారద భక్తి సూత్రములు 


నారదుని భక్తి సూత్రములకు 


సరళభావానువాదం 





వ్యాఖ్యాత = అనువాదకుడు 
అన్నవరం ఆదిశేషయ్య 
సూచురణ | 
ధర్మ ప్రచార పరిషత్తు 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


ఖర్త్రమాంలి సుఖాక్కుతుం తతి ఈతకం 


అయిదవ ముద్రణ: 1,00,000 ప్రతులు 
2003 


వెల. అమూల్వము 


వ్రచురణ . 

ధర్మప్రచార పరిషత్తు 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


డిటిపి : 

శ్రీ అసంగానంద (గ్రాఫిక్స్‌, శ్రీవ్యాసాశ్రమము. 
ముద్రణ : 

శ్రీ పారాళర్య (పెన్‌ శ్రీ వ్యాసాశ్రమము, 
వర్పేడు, ఫోన్‌: 08578-287526. 


[1 
ముందుమాట 


నీతిబోధకమైన (గ్రంథాలలో భర్చహరి నీతిశతకం సాటిలేని 
వేటి రచనగా (ప్రసిద్ది కెక్కింది. అనేకభాషలలో ఇది 
అనువదించబడింది. నైతికమైన విలువల పరిరక్షణ జరిగినప్పుడే 
జాతి పురోగమిస్తుంది. ఇందుకు భర్చహరివంటి మహామహులు 
రచించిన [గ్రంథాలు ఎంతో ఉపకరిస్తాయి. 


తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్తు ద్యారా 
అనేక ధార్మిక కార్యక్రమాలను అమలు జరుపుతున్నది. నైతిక ధార్మిక 
సాహిత్యాన్ని ప్రచురించి తక్కువ ధరలకు లేదా ఉచితంగా 
ప్రజానీకానికి అందజేయడం అందులో ఒక ముఖ్యభాగం. 


శ్రీ సముద్రాల లక్ష్మణయ్య అనువాదంతో 1981 లో ఈ 
నీతిశతకం ప్రథమ ముద్రణ వెలువడింది. 1983 లో ద్వితీయ 
ముద్రణ, 1987 లో తృతీయ ముద్రణ జరిగాయి. ఈ స్వల్ప 
వ్యవధిలోనే అన్ని ప్రతులు చెల్లిపోయాయి. అందుకే ఈ నాల్గవ 
ము([ద్రణ అవసరమయింది. 


భగవంతునిపై గల పరమ ప్రేమయే భక్తి అని నారద 
మహర్షి భక్తిని నిర్బచించాడు. ఆయన గోపికల భక్తి మార్గదర్శక 
మని నిరూపించాడు. ఎనభైనాల్లు సూత్రాలలో భక్తి తత్త్వాన్ని 
సమగ్రంగా విపులికరించాడు. 

ప్రస్తుతం తిరుమల తిరుపతి దెవస్టానం వారి ధర్మప్రచార 
పరిషత్తు ప్రసిద్ద రచయిత శ్రీ అన్నవరం ఆదిశేషయ్య కూర్చిన 
అనువాదంతో నారద భక్తి సూత్రాలను ప్రచురిస్తున్నది. ఇందులో 
మూల సూత్రాలు, వాటికి తాత్పర్యం, మాత్రా చృందస్సులో 
సరళభావానువాదం సమకూర్చ బడ్డాయి. బిజ్ఞాసు జనానీకానికి 
ప్రాచీన భక్తి సాహిత్యాన్ని ముద్రించి ఉచితంగా అందించాలన్న 
ఉదాత్తమైన (ప్రణాళిక [క్రంద ఈ (గ్రంథం (ప్రచురింప 
బడుతున్నది. 

పాఠకులు ఈ (గ్రంథం ద్వారా నారదమునింద్రుని భక్తి 
తత్తాన్ని (గ్రహించి పాటించి పురోగమించి భగవత్కృపకు 
పాత్రులు కాగలరని విశ్వసిస్తున్నాము. 
తిరుపతి సముద్రాల లక్ష్మణయ్య 
13-6-99 కార్యదర్శి, ధర్మప్రచార పరిషత్తు. 

డ్డ 


నారద భక్తి సూత్రములు 
(నారదుని భక్తి సూత్రములకు సరళభావానువాదం) 
(పన్తానన 
“గోవిందుని భజించుము. ముమ్మారు 'గోవిందా'యని 
తరించుము” అంటాడు ఆదిశంకరాచార్యులవారు, 


“వేత్రులారంగ శివుని పూజింపడేని . 
నోరు నొవ్వంగ హరిక్షీర్తి నుడువడేని 
దయయు సత్యంబు లోనుగా దలపడేని 
కలుగ నేటికి తల్లుల కడుపు చేటు” - 


అంటుంది భాగవతం. 


పురుటి నొప్పులకు సార్ధకత కలిగిస్తూ ముక్తిని ప్రసాదించే 
మానవ జన్మ లభించినందుకు సర్విశ్వరునికి కృతజ్ఞతలు 
తెలుపుకొంటూ ఆ మహదవకాళాన్ని సద్వినియోగం చేసుకోటానికి 
సన్నద్దులు గావటం సర్వజనుల., కర్తవ్యం. ముక్తిని పొందటానికి 
మార్గాలు కర్మశీలికి, కార్యసాధకునకు మూడు. భక్తి జ్ఞానం, 


ర్‌ 


తత్త్యమును వివరింతుము. అర్హత గలిగిననే అను[గ్రహము 
సంప్రాప్తించును. అర్హతయూ ఈశ్వరాను[గ్రహముననే 
సిదించును. 
డా 

సుదృఢమై, విమలమై వినయ సంపన్నమై 

సంకల్పము, పరమాత్మ సొక్షాత్కారమై 

సాగు వారెవరైన, వారికుసయుక్షమూ 

సద్భక్తీ తత్వ వ్యాఖ్య గొవింతు మిపుడు. 

రెండవ సూతము 

సా త్వస్మిన్‌ పరమప్రేమరూపా, 

పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగియుండుటయే 
భక్తి. అచంచల విశాసము (ప్రెమకు పునాది. అది అనంత 


తత్తావలోకమునకు అనాది. విశ్శ్వసించినవానికి విశ్వేశ 
రాను[గ్రహము అరచేతి ఉసిరిక, 


మరేధ్యాసయును లేక భావము ఏకమై 
మమైక్యమై సమసమైక్యమై, అంకితమై 


7 


సే/ 111 


చెందినవాడనీ తెలుస్తున్నది. అంతేకాక ఇతడు మహా యోగీశ్వరు 
డనే (ప్రతీతి కూడా వుంది. ఇలాంటి వెన్నో కథలు భర్శృహరి 
విషయంలో ప్రచారం పొందాయి. మహాకవుల విషయంలో ఇది 
సహజమే. కాళిదాసు, శ్రీనాథుడు, పోతన మొదలైన కవులను 
గూర్చి ఇలాంటి కథలు వింటూనే వుంటాము. 


నీతిశతకం, శృంగారశతకం, వైరాగ్యశతకం అనే మూడు 
శతకాలు 'సుభాషితత్రిశతి'గా (ప్రసిద్ధి పొందాయి. ఇందలి 
శ్టోకాలు కొన్ని ఇతర ప్రాచీన కావ్యాలలో కూడా ఎడనెడా 
కౌనవస్తాయి. అంచేత భర్చహరి ఈ త్రిశతికి సంధాత మాత్రమే 
కొని కర్త కాడని కొందరంటారు. కాని భర్శృహరే (గ్రంథానికి కర్త 
అనేది బహుజనసమ్మతమైన వాదం. 


సుభాషితత్రిశతి కవితాగుణంవల్టా విషయపరిపుష్టివల్టా 
మహోదాత్తమైన రచనగా వన్నైకెక్కింది. భర్చహరి లోకానుభవం 
అపారం. ఆయన ఏది చెప్పినా పాఠకుల హృదయాలలో సూటిగా 
నాటుకొంటుంది. సంస్కృత పరిజ్ఞానం కలవాళ్ళకు ఈ (త్రిశతి 
చదువుతున్నప్పుడు కలిగే ఆనందం ౨ అనుభవైకవేద్యం. మేక్టానెల్‌, 
మోనియర్‌ విలియంస్‌ మొదలైన పాళ్చిత్యపండితులెందరో ఈ 
శతకాలను వేనోళ్ళ కొనియాడారు. 


4 


స్‌ సద్గుణాలను అవలంబిస్తే సమాజం సకల విధాలా సుఖ 
ఫుబ్రత్రల వర్దిల్లుతుందో అలాంటి సద్గుణాలను రుచిరమైన 
పద్ధతిలో నీతిశతకం బోధిస్తుంది. 


యువతీయువకుల ప్రేమ భావాలను అమరకుని కృతి 
లాగా శ్చంగారశతకం లోకోత్తరంగా చిత్రిస్తుంది. 


సాంసారిక జీవితంలో ఎదురయ్యే విషమ పరిస్థితులు, 
మానవ జీవిత పరమార్థం మున్నగు అంశాలు వైరాగ్యశతకంలో 
ఎంతో హృద్యంగా వివరింపబడ్డాయి. తృష్ణ లోభం- ఇత్యాది 
దుర్గుణాలను కవి యిందులో తీవ్రంగా నిరసించాడు. వైరాగ్య 
శతకం చతువుతున్నప్పుడు ఈయన మహాయోగి అనే దృఢాభి 
(ప్రాయం పాఠకునిలో నెలకొంటుంది, 


నిత్య వ్యవహారంలో ఉపకరించే సూక్తులు లోకజ్ఞులైన 
మహాకవుల నోటినుండే వెలువడుతాయి. వాల్మీకి కాళిదాసాదుల 
వచనా లెన్నింటిలో దైనందిన జీవితంలో మనం వాడుతూనే 
వుంటాము. “జీవన్‌ భద్రాణి పశ్యతి”, “శరీరమాద్యం ఖలు 
ధర్మసాధనమ్‌” ఇత్యాదు లిందుకు నిదర్శనాలు. 


భర్షృహరి సూక్తులు గూడా ఇలాంటివే, అవి సంక్షిప్తాలు, 
బ్‌ 


వ 


సూ[త్ర(ప్రాయాలు కావడంవల్ల బహుజనాదరణకు పాత్ర 
మయ్యాయి. 

“విభూషణం మౌన మపండితానామ్‌” 

“విద్యావిహీనః పశుః” 

“సర్వే గుణాః కాంచన మాశ్రయంతి” 

“న ఖలు వయస్తేజసాం హేతుః” 

“ప్రారబ్ధ ముత్తమగుణా న పరిత్యబన్తి” 

“రక్షని పుణ్యాని పురాకృతాని” 

-ఇవెక్కడివో కావు; భర్చహరి నీతిశతకంలోనివే, 


సంఘ పురోగతికి నీతి చాలా ముఖ్యం. నయమార్షంలో 
నడచినప్పుడే జాతికి ఖ్యాతి. అందుకే మన పెద్దలు రోమాయణ 
భారత భాగవతాది [గ్రంథాలలో ప్రసక్తానుప్రసక్తంగా నీతులు 
బోధించారు. ప్రత్యేకంగా కామందకేయాది నీతిశాస్తాలు గూడా 
వున్నాయి. 

భరృహరి మానవజీవితాన్ని మధించిన మహాకవి. జీవిత 
పరమార్థ మేదో సంఘానికి చాటాలనే సత్సంకల్పంతో ఈ 


ల్‌! 


ఉదాత్త రచనకు పూనుకొని ఆయన కృతకృత్యుడయ్యాడు. 
జీవితాన్ని పండించే మహాగుణా లెన్నో ఈ రచనలో బహు 
ముఖాలుగా ప్రబోధింపబడ్డాయి. 


విద్యాపరిశమ, ఆత్మగౌరవం, కార్యసాధనలో అచంచల దీక్ష 
సౌశీల్యం, పరోపకారపారీణత, ధైర్యగై స్టైర్యాలు- ఇలాంటి ఆత్మ 
గుణాలు అలవర్చుకోవాలని తన నీట్యళకంలో ఆయన నొక్కి 
వక్కాణించాడు. 


సుభాషిత త్రిశతికి ఎన్నో సంస్కృతవ్యాఖ్య లున్నాయి. 
అందులో ఆం(ధ్రదేశీయుడైన రామచంద్ర బుధేంద్రుని వ్యాఖ్య 
సుప్రసిద్దం. తెలుగులో దీనికి ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు 
లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మన పద్యానువాదాలు చేశారు. లక్ష్మణ 
కవి పద్యాలు మంచి (ప్రచారం పొందాయి. 


తిరుమల తిరుపతి దేవస్టానంవారు నీత్రి వైరాగ్య శతకాలను 
లక్ష్మణకవి పద్యానువాదంతో కూడ ఇంతకు ముందే (ప్రచు 
రించారు. 


సామాన్య జనాన్ని దృష్టిలో వుంచుకొని సరళ వ్యావహారిక 
శైలిలో నేను నీతిశతకం అనువదించాను. దేవస్థ్రానంవారు 


ల] 


చిన్న్మయమిషన్‌తో కలిసి 1981 నవంబరు 25 నుండి మూడు 
నెలలపాటు తిరుపతిలో గీతానుష్థాన సదస్సును ఏర్పాటు 
చేశారు. ఇక్కడ శిక్షణపొందే పట్టభద్రులకు యం నీతిశతకాన్ని 
పఠనీయంగా నిర్ణయించారు. 


ఈ సందర్భంగా నా అనువాద తో కూడా ఈ (గ్రంథం 
ప్రచురించడానికి దేవస్థాన వ పూజ్యులు 
శ్రీ పి, వి. ఆర్‌. కె, ప్రసాద్‌: ఐఏయస్‌, గారు అనుమతించారు. 
వారికి నా ధన్యవాదాలు. 


గీతానుష్టాన సదస్సును నిర్వహిస్తున్న సన్యా మనిశా శారదా 
('ప్రియానందవారికి నా నమోవాకాలు. 


ప్రూపులు చదవడంలో సహకరించిన మాన్యులు శ్రీ ముది 
వర్తి కొండమాచార్యులవారికీ, దీనిని ముచ్చటగా ముద్రించి 
యిచ్చిన టి.టి.డి ప్రెస్‌ మేనేజర్‌ శ్రీ ఎం. విజయకుమార్‌ రెడ్డి 
గారిక్రీ వారి సిబ్బందికీ నా కృతజ్ఞతలు. 


తిరుపతి 
1011-81... ఇవమంద్రాం రక్రంయ 


భరృహరి సుభాషితం - నీతిశతక౦ం 
దిక్కాలాద్యనవచ్చిన్నానన్తచిన్మాత మూర్తయే | 
స్వానుభూత్యేకమానాయ నమళశ్చాన్తాయ తేజసే ॥ 


దిక్కూ, కాలమూ మొదలైన వాటి పరిమితికి లోబడక, 
అనంతమై, కేవల జ్ఞాన స్వరూపమై, స్వానుభవంతోనే తెలుసు 
కోదగిన, (ప్రనన్న జ్యోతిస్స్వ్రరూపమైవున్న పర(బ్రహ్మకు 
నమస్కారం. 
మూర్ధ పద్ధతి 
బోడ్దారో మత్సరగ్రస్తాా ప్రభవః స్మయదూషితాః । 
అబోధోసహతాళ్చాన్యే జీర్ణమజ్లే సుభాషీతమ్‌ ॥ క్ష 


తెలిసినవాళ్ళు అసూయా(గ్రస్తులు. ప్రభువులు గర్వంతో 
చెడిపోయారు. తక్కిన సామాన్యజనులు చెప్పినా తెలుసుకొనే 
స్టితిలో లేరు. అందువల్ల నేను చెప్పదలచుకొన్న మంచి మాటలు 
నాలోనే జీర్షమైపోయాయి. 


అజ్జస్సుఖమారాధ్యః సుఖతర మారాధ్యతే విశేషజ్ఞః | 
జ్ఞానలవదుర్విదగ్దం బ్రహ్మాఒపీ నరంనరంజయతి॥ 2 
జా యి 


ఏమో తెలియనివాడికి సులభంగా తెలియజెప్పవచ్చు. బాగా 
తెలిసినవాడికి తెలియజెప్పడం మరీ సులభం. తెలిసీ తెలియక 
“అంతా నాకే తెలుసు” నని గర్వంతో వి(ర్రవిగేవాల్లి బ్రహ్మదేవుడు 
గూడా తెలియజెప్పి మెప్పించలేడు. 


ప్రసహ్య మణిముద్దరేన్మకరనక్ర దంష్ట్రాన్తరాత్‌ 
సముద్రమపి సన్తరేత్రచలదూర్మి మాలాకులమ్‌ । 
భుజజ్గమసి కోపితం శిరసి పుష్పవద్దారయేత్‌ 

న తు ప్రతినివిష్టమూర్థజన చిత్త మారాధయెత్‌ ॥ రి 


మొసలి కోరల నడుమ వుండే మణినైనా బలాత్కారంగా 
పెకలించి వెలికి దీయవచ్చు. చలిస్తూవుండే అలలతో వ్యాకులమై 
భయంకరంగా వున్న సముద్రాన్నైనా దాటవచ్చు. కోపంతో 
బుసకొట్టే పామునైనా పూలదండలాగా తలకు జుట్టుకోవచ్చు,. 
కాన మొండిపట్టు పట్టిన మూర్చుడి మనస్సును సమాధాన 
పరచడం మాత్రం సాధ్యం కాదు, 
2 


లభేత సికతాసు తైలమపీ యత్నతః పీడయన్‌ 
సిబేచ్చ మృగతృష్టికాసు సలిలం పిపాసార్దితః | 
కదాచిదపి పర్యటన్‌ శశవిషాణ మాసాదయేత్‌ 
న తు ప్రతినివిష్టమూర్థజనచిత్త మారాధయేత్‌ ॥ క్ష 


పట్టుదలతో ప్రయత్నించి ఇసుకనుండైనా తైలం తీయవచ్చు. 
దప్పిగొన్నవాడు ఎండమావులలో నైనా నిళ్ళు త్రాగవచ్చు. తిరిగి 
తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు. కాని మొండిపట్టు పట్టిన 
మూర్భడి మనస్సును సమాధానపరచడం మాత్రం సాధ్యం కాదు. 
వ్యాళం బాలమృణాళతన్తుభిరసౌ రోద్దుం సనుజ్జ్బుంభతే 
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రాన్తేన సన్నహ్యతి । 
మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధేరీహతే 
మూర్దాన్యః ప్రతినేతు మిచ్చతి బలాత్నూకైః సుధాస్యందిభిః॥5 
మదపుటేనుగును తామరతూటి దారంతో కట్టబూనేవాడూ, 
దిరిసెనపువ్వు కొనతో వజ్రాన్ని కోయటానికి సిద్ధపడే వొడూ, 
ఉప్పు సముద్రంలోని నీటిని ఒక్క తేనె బొట్టుతో తియ్యగా 
చేయాలనుకొనేవాడూ, అమృతం బఒలికే మంచి మాటలతో 
రె 


బలాత్కారంగా మూర్చులను మంచి (త్రోవకు మరలించగోరే 
వాడూ- వీళ్ళందరూ ఒకే రకం వాళ్ళు. 


స్వాయత్తమేకాన్త హితం విధాత్రా 

వినిర్మితం ఛాదనమజ్జ్ఞతాయా: | 

విశేషత: సర్వవిదాం సమాజే 

విభూషణం మౌనమపండితానామ్‌ ॥ 6 

మూర్చులు తమ మూర్ధత్వాన్ని కప్పిపుచ్చుకోవటానికే బ్రహ్మ 
దేవుడు వాళ్ళ స్వాధీనంలో వుండి ఉపయోగపడేటట్టు మౌనాన్ని 
సృష్టించాడు. ముఖ్యంగా సర్వజ్ఞులైన పండితుల సభలో 
మూఢులకు మౌనమే అలంకారం. 

యదా కించిద్‌జ్ఞో2.హం గజ ఇవ మదాన్హః సమభనం 

తదా సర్వజ్ఞో౭_.స్మీ త్యభవదవలిప్తం మను మనః | 

యదా కించిత్కించి ద్చుధజనసకాశా దవగతం 

తదా మూర్చోఇ.స్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః॥ 7 

నాకు ఏ కొంచెమో తెలిసి వుండిన కాలంలో మదించిన 
ఏనుగు లాగా నేనే 'సర్వజ్ఞణ్లి అని గర్వించేవాణ్ణి, తర్వాత పెద్దల 

డే 


నుండి కొంచెం కొంచెంగా విషయం తెలుసుకొన్నాను. ఇప్పుడు 
“నే నేమో తెలియని మూర్చుణ్ణి” అని తెలుసుకోగలిగాను. నన్ను 
జృరంలాగా పట్టిపీడిస్తూ వుండిన గర్భమంతా తొలగిపోయింది, 


క్రిమికులచితం లాలాక్షిన్నం విగంధి జుగుప్పితం 
నిరుపమరస ప్రీత్యా ఖాదన్ధరాస్టి నిరామిషమ్‌ । 
సురపతిమపి శ్వా పార్వ్వస్థం విలోక్య న శంకతే 
న హి గణయతి క్షుదో జంతు; పరిగ్రహఫల్లుతామ్‌ ॥ 8 
పురుగులు పట్టి, జొల్దుతో తడిసి, కంపుకొడుతూ, రోత 
పుట్టించే మాంసం లేని గాడిద యెముకను కుక్క చాలా రుచి 
ఆ ర్‌ ఆ 
గల వస్తువన్న ప్రతితో కొరుకుతూ ప్రక్కన దెవేంద్రుడు వచ్చి 
నిలబడినా అతళణ్లే చూచి సిగ్గుపడదు. నీచ(ప్రాణి తాను చేపట్టిన 
వస్తువుయొక్క తుచ్చ స్వభావాన్ని లెక్కపెట్టదు గదా! 
శిరశార్యం స్వర్గాత్పశుపతిశిరస్తః క్షితిధరం 
మహీధ్రాదుత్తంగాదవని మవనేశ్చాపి జలధిమ్‌ । 
అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా 


వివేకభ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥ ఫి 
కసం 
క్‌ 


గంగానది స్వర్గంనుండి మొదట శివుని తలపైకి దిగింది. తర్వాత 
అక్కడనుండి హిమాలయం మోదికి హమాద్రినుండి భూమి మోదిక్తీ 
భూమి నుండి సముద్రంలోకి, అక్కడనుండి పాతాళానికి (క్రమ 
(క్రమంగా జారిపడి పోయింది. తెలివిమాలి ఉన్నతస్థ్రితినుండి తొలగిన 
వాళ్ళకు ఇలాగే పలురకాల పొట్టు తప్పవు. 

శక్యో వారయితుం జలేన హుతభుకృత్రేణ సూర్యాతపో 

నాగేంద్రో నిశితాంకుశేన సమదో దండేన గౌర్గర్దభః | 

వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మన్తప్రయోగైైర్విషం 

సర్వస్యాషధమస్తి శాస్తవిహితం మూర్ధస్య నాస్త్యాషధమ్‌॥10 

నీటితో నిప్తునూ, గొడుగుతో ఎండనూ, అంకుశంతో 
మదపు టేనుగునూ, కజ్దతో ఎద్దూ, గాడిదలాంటి జంతువు 
లనూ, మందులతో రోగాన్నీ, రకరకాల మంత్ర ప్రయోగాలతో 
విషాన్నీ నివారించవచ్చు. ఇలాంటి వాటి కన్నిటికీ తగిన 
మందులను (నివారణోపాయాలను) శాస్త్రం పేర్కొన్నది. 
మూర్భుడి మూర్థత్వాన్ని తొలగించే మందును మాత్రం ఏ 
శాస్తమూ చెప్పలేదు. 


విద్వత్పద్ధతి 
శాస్రోపస్కృతశబ్దసుందరగిరః శిష్యప్రదేయాగమా 
విఖ్యాతాః కవయో వసన్సి విషయే యస్య ప్రభ ర్చిర్ధనాః 
తజ్జాడ్యం వసుధాధిపస్య సుధియస స్వ్వర్థం వినా౭_పీశ్వరాః 
కుత్యాస్స్యుః కుపరీక్షకై ర మణయో యై రర్భతః హితితాః 11 


వ్యాకరణాది శాస్త్రాలలో నిష్టాతులై నిర్దుష్టంగా ప్రవచనం 
చేసేవారూ, శిష్యులకు శా(స్తాలు బోధించేవారూ, జగత్ర్రసిద్దులూ 
అయిన పండితులు ఏ ప్రభువు రాజ్యంలోనైనా నిరుపేదలుగా 
జీవిస్తూ వుంటే వాళ్ళ దుఃస్థితి ఆ రాజు మూర్ణత్వాన్నే ప్రకటిస్తుంది. 
బుద్దిమంతులు ధనహీనులైనా సంపన్నులే. మంచి చెడ్డలు 
తెలియని అవివేకులు విలువ లేనివని చెప్పినంత మాత్రాన రత్నా 
లకు లోపం వాటిల్లదు గదా! 

హర్తుర్యాతి న "గోచరం కిమపి శం పుష్ణాతి యత్సర్వదా౬. 

ప్యర్దిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాస్నోతి వృద్దిం పరామ్‌ । 

కల్పాన్తేప్వుపి న ప్రయాతి నిధనం విద్యాః£_ఖ్య మన్హర్హనం 

యేషాం తాన్ర్రతి మానముజ్జ్ఞత నృషాః కస్తెస్సహ స్పర్ధతే 112 

న్‌ 


విద్య అనే హృదయంలోని ధనం దొంగ చేతికి దొరకదు. 
ఎల్లవేళలా అమితసుఖం కల్లిస్తుంది. కోరినవాళ్ళ కందరికీ సదా 
పంచిపెడుతూ వున్నా ఇంకా పెరుగుతుందే కాని తరగదు. 
ప్రళయకాలంలో గూడా నశించదు. ఓ రాజులారా! అలాంటి 
విద్యాధనం కల పండితులపట్ల దురాగ్రహం వహించకండి! 
వాళ్ళతో ఎవ్వరూ పోటిపడజాలరు. 


పరిగతపరమార్దాన్‌ పండితాన్‌ మూ నమంస్తాః 

తృణమిన లఘు లక్ష్మీర్నైన తాన్‌ సంరుణద్ది! 

అభినవమదరేఖాశ్యామగండస్థలానాం 

న భవతి బిసతంతుర్వారణం వారణానామ్‌ ॥ ర! 

తత్త్యజ్ఞులైన పండితుల నెవరూ అవమానించకండి! గడ్డి 
పోచవంటి మో సంపద వాళ్ళను కట్టివేయలేదు. (క్రొత్తగా మద 
జలం కారడంవల్ల నలుపెక్కిన చెక్కిళ్ళు గల మదగజాలను 
తామరతూటిదారం బంధింపలేదు గదా! 


అంభోజినీననవిహారవిలాసమేవ 
హంసస్య హున్తు నితరాం కుపితో విధాతా । 
రి 


న త్వస్య దుగ్ధజలభేదవిధా ప్రసిద్దాం 
వైదగ్ట్యకీర్తి మపహర్హు మసొ సమర్థః ॥ 1 


బ్రహ్మకు తన వాహనమైన హంస మోద కోపం వస్తే పద్మ 
సరస్సులో దాన్ని విహరించనీకుండా చేయగలడు. అంతేగాని 
పాలనూ, నీళ్ళనూ వేణుపజచటంలో ఆ హంసకున్న నేర్పును 
తీసివేయలేడు గదా! 


కేయూరాణి న భూషయన్లి పురుషం హారా న చంద్రోజలా 
న స్నానం న విలేపనం న కుసుమం నాలంక్పతా మూర్దజాః | 

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
శ్రీయస్తేః. ఖిలభూషణాని సతతం వాస్ట్పాషణం భూషణామ్‌॥ 15 


భుజకీర్తులూ, చంద్రహారాలూ, స్నానమూ, మైపూతలూ, 
పూలూ, అందంగా అలంకరించుకొన్న శిరోజాలూ- ఇలాంటి 
వేవీ మానవుడికి శోభ కలిగంచలేవు. శాస్తసంస్కారం కల వాక్కు 
ఒక్కటే అతడికి శోభ చేకూరుస్తుంది. పైన చెప్పిన సువర్దా 
భరణాదు లన్నీ నళించిపోయేవే. వాక్కు అనే భూషణ బమొక్కట 


శాశ్ళతంగా నిలిచే భూషణం. 
ం్ర 


విద్యా నామ నరస్య రూపనముధికం ప్రచ్చన్నగుప్తం ధనం 
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః | 
విద్యా బంధుజనో విదేశగమవే విద్యా పరా దేవతా 

విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహినః పశుః॥ 16 


మానవుడికి చదువే రూపం. చదువే రహస్యంగా దాచిన 
ధనం. భోగాన్నీ, కీర్తిని సుఖాన్నీ కల్గించేది కూడా చదువే, 
గురువులకు గూడా జ్ఞానబోధ చేసే గురువూ, చుట్టంలాగా 
విదేశంలో సాయపడేదీ చదువే. నరుల పాలిటి పరదేవత గూడా 
చదువే. రాజులు పూజించేది గూడా చదువునే కాని ధనాన్ని 
కాదు. అలాంటి చదువు లేని మానవుడు పశువుతో సమానుడు. 


క్షొన్తిశ్చేత్కవచేన కిం కి మరిభిః క్రోధో౭._స్తి చే ద్దేహినాం 
జ్ఞాతిశ్చేదనలేన కిం యది సుహృద్దివ్యౌషథై: కిం ఫలమ్‌ । 
కిం సర్పెర్యది దుర్దనాః కిము ధనై ర్విద్యా£నవద్యా యది 
వ్రీడా చేత్కిము భూషకైస్సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్‌ 17 
ఓర్పు వుంటే కవచంతో పనిలేదు. కోపముంటే శత్రువు 


లక్కరలేదు. దాయాది వుంటే మరి నిప్పెందుకు? మిత్రు డుంటే 
10 


జౌషధాలతో అవసర మేమున్నది? దుర్జనులుంటే ఇక 
సర్సాలక్కర లేదు. అలాగే నిర్దుష్టమైన విద్య స్వాధీనమైతే 
ధనమెందుకు? సిగ్గంటే పైగా నగలెందుకు? మంచి కవిత్వ 
ముంటే రాజ్యమెందుకు? (ఓర్పు మొదలైనవి కవచాదులతో 


సమానమైైనవని తాత్పర్యం.) 


దాక్షిణ్యం స్వజనే దయా పసరిజనే శాఠ్యం సదా దుర్దనే 
ప్రీతి స్పాధుజనే నయో నృపజనే విద్వజ్ఞనే చార్జవమ్‌ । 
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టతా 
యే చైవర్ష పురుషాః కలాసు కుశలా స్తేప్వేన లోకస్టితిః 18 


బంధువులపట్ల దాక్షిణ్యమూ, "సేవకుల మొద దయా, దుర్ద నుల 
విషయంలో కాఠిన్యమూ, సజ్జనులయందు ట్రీతీ, రాజుల యందు 
నీతీ, విద్యాంసుల పట్ట బుజు'ప్రవర్తనా, శత్రువుల యందు శౌర్యమూ, 
పెద్దలపట్ల ఓర్హూ, ్రీల విషయంలో దిట్ట తనమూ- ఇలా ఆయా 
కళలలో ్రవీణులైన వాళ్ళే లోకమర్యాద నిల్చగల్లుతారు. 

జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం 

మానోన్నతిం దిశతి పాపమపాకరోతి | 

క్ష 


చేతః ప్రస్రాదయతి దిక్షు తనోతి కీర్తిం 
సత్సంగతిః; కథయ కింన కరోతి పుంసామ్‌? ॥ శం 


సజ్జన సాంగత్యం బుద్ది జాడ్యాన్ని పోగొడుతుంది. సత్యం 
పలికిస్తుంది. గౌరవం కటల్లిస్తుంది. పాపాన్ని పరిహరిస్తుంది. 
మనస్సును నిర్మలంగా వుంచుతుంది. కీర్తిని నలుదిక్కులా 
విస్తరింపజేస్తుంది. ఇంతెందుకు? అది మానవులకు సకల విధాలా 
మేలు చేకూరుస్తుంది. 


జయన్లి తే సుకృతినో 
రససిద్దాః కవీశ్వరాః | 
నాస్తి తేషాం యశఃకాయే 
జరామరణజం భయమ్‌ ॥ 20 


రససిద్దిని సాధించిన కవీశ్వరులు ధన్యులు, వాళ్ళు 
సిద్దాషధాలను సేవించిన యోగుల్లాగా సర్యోత్క్యృష్టులై (ప్రకాళిస్తు 
న్నారు. వాళ్ళ క్తీర్తి శరీరాల కెన్నటికీ జరామరణాలు సోకుతాయనే 
భయం లేదు. 


శ2 


మానశౌర్యపద్ధతి 


క్షుత్‌క్షామోఒపి జరాక్సశో౬పి శిథిలప్రాయో౬పీ కష్టాం దశా 
మాపన్నోపి విపన్నదీధితిరపి ప్రాణీషు నశ్యత్వ్వపి | 
మత్తేఖేన్దవిభిన్నకుంభపిశిత గ్రాసైకబద్దస్పృహః: 

కిం జీర్ణం తృణమత్తి మానమహతామగ్రేసరః కేసరీ ॥ 21 


మానం కలిగిన (ప్రాణులలో మొట్టమొదటిదైన సింహం 
ఆకలితో డస్సినా, ముదిమితో కృళించినా, కీళ్ళు సడలిపోయినా, 
కష్టస్థితిని పొందినా, శరీరకాంతి తరిగినా, కడకు ప్రాణాలు 
పోతున్నాసరే, మదించిన ఏనుగుల కుంభస్థలాలను చీల్చి 
అందలి మాంసం తినాలని ఉవ్విళ్ళూరుతుందే కాని ఎండుగడ్డి 
తింటుందా? 

స్వల్పస్నాయువసావసేకనులినం నిర్మాంసమప్యస్థి గోః 

శ్వా లబ్బా పరితోష మేతి న చ తత్తస్య క్షుధాశాన్తయే | 

సింహో జంబుకముంకమాగతమపి త్యక్త్వా నిహన్తి ద్విపం 

సర్వః కృత్చుగతోఒపి వాంఛతి జనః సత్తానురూపం ఫలమ్‌ః22 


4 స 


కొద్దిపాటి నరాలు గలిగి, (క్రొవ్వుతో తడిసి, మురికిబట్టి, 
మాంసహీనమైన గోవు ఎముక దొరికితే చాలు కుక్కకు పట్టరాని 
సంతోషం కల్నుతుంది. పోనీ, ఆ యెముకవల్ల దానికి ఆకలి 
తీరుతుందా అంటే తీరదు. సింహం తన చెంత నక్కలు 
తిరుగాడుతున్నా వాటి జోలికి పోక ఏనుగునే వెదకి చంపుతుంది. 
'అందుచేత కష్టాలలో వున్నా ప్రతివారు తమ తమ శక్తికి తగిన 
లాభం కోరుతారే గాని అంతకంటే హెచ్చు తక్కువలు కోరలేరు. 

లాంగూలచాలన మధశ్చరణానఘాతం 

భూమౌ నిపత్య వదనోదరదర్శనం చ। 

శ్వా పిండదస్య కురుతే గజపుంగవస్తు 

ధీరం నిలోకయతి చాటుశతైశ్చ భుంక్తే ॥ 23 

పిడికెడు తిండికోసం యజమాని ముందర కుక్క తోక 
ఆడిస్తుంది. కాళ్ళతో నేల గోకుతుంది; వెల్లికిలపడి నోరూ, 
కడుపూ చూపుతుంది. (ఇలా ఎన్నో నీచపు పనులు చేస్తుంది). 
గజరాజం మాత్రం బెట్టుగా చూస్తూ మావటివాడు ప్రియమైన 
మాటలు పలికితేనే ఆహారం స్వీకరిస్తుంది. 


క్ష 


పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే । 
స జాతో యేన జాతేన యాతి వంశ స్పమున్నతిమ్‌॥ ర2్డ 


పరిణామశీలమైన ఈ సంసారంలో చచ్చినవాడు (ప్రతి 
ఒక్కడూ మళ్లీపుడుతూనే వున్నాడు. అలా పుట్టి చచ్చేవాళ్ళ వల్ల 
ప్రయోజన మేమిటి? ఎవడి వల్ల వంశానికి కీర్తి ప్రతిష్టలు 
కలుగుతాయో, వాడిదె నిజంగా సార్థకమైన జన్మ. 

కుసుమస్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః । 

మూరి వా సర్వలోకస్య శీర్యతే వన ఏవవా ॥ 25 

పూలగుత్తి లాగా అందరిచేతా శిరసావహింపబడడమో, లేక 
అడవిలో జీర్షించిపోవడమో- ఈ రెండే మార్గాలు తప్ప 
మానవంతుడికి మరొక మార్గం లేదు, 

సన్య్యన్యే౬పి బృహస్పతి ప్రభృతయః సంభానితాః పంచషాః 

తాన్పృత్యేష విశేషవిక్రమరుచీ రాహుర్న వైరాయతే । 

ద్యావేవ గ్రసతే దివాకరనిశాప్రాణేశ్వరౌ భాస్వరౌ 

బభ్రాతః పర్వణి పశ్య దానవపతి శ్ళీర్మావశేషాకృతిః: ॥ 26 


శే5్‌ 


చూడు సోదరా! తన శరీరంలో మిగిలి వుండేది ఒక్క శిరస్సే 
అయినా పరాక్రమవంతుడైన రాహువు, బృహస్పతి మొదలైన 
సుప్రసిద్ధ (గ్రహాలు ఐదారు వున్నప్పటికి వాటి జోలికి పోకుండా, 
తేజోవంతులైన సూర్యచంద్రులనే పర్వకాలంలో (అమావాస్యా, 
పూర్ణిమలలో) (మింగుతున్నాడు. (క్షీరసముద్రాన్ని మథింపగా 
వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచే సమయంలో దొంగచాటుగా 
వాళ్ళ. పంక్తిలో కూర్చున్న రాహువుయొక్క తలను. విష్ణువు 
చక్రంతో ఖండించాడన్న పురాణ కథను ఇక్కడ అ అనుసంధించు 
కోవాలి). 

వహతి భుననశ్రేణిం. శేషు ఫణాఫలకస్టితాం 

కమఠపతినా మధ్యేప్పష్టం సదా స చ ధార్యతే । 

తమసి కురుతే క్రోడొధీనం సయోధిరనాదరా 

దహహ! మహతాం నిస్పీమాన శృరిత్రవిభూతయః ॥ 27 


ఆదిశేషుడు పదునాలుగు లోకాలనూ తన పడగలపై నిల్పి 
మోస్తున్నాడు. అలాంటి శేషుణి కూర్మమూర్తి తన వీపున నిడు 
కొని భరిస్తున్నాడు. ఆ కూర్మాన్ని సముద్రుడు అదివరాహం 


16 


ఆధీనంలో అనాయాసంగా వుండేటట్టు చేస్తున్నాడు. జౌరా! 
మహాత్ముల మహిమలు మేరలేనివి సుమా! 


నరం ప్రాణోచ్చేద స్పమదమఘవన్ముక్తకులిళ 

ప్రహారై రుదచ్చదృృహులదహనోద్దారగురుభిః | 
తుషారాద్రేస్పూనోరహహ పితరి క్లేశవివశే 

న చాసౌ సంపాతః పయసి సయసాం సత్యురుచితః ॥ 28 


గర్వంతో దేవేంద్రుడు ప్రయోగింపగా నిప్పులు వెలి 
(గ్రక్కుతూ భీకరంగా పైకి వచ్చే వజ్రాయుధపు (వేటులకు 
మైనాకుడు తన ప్రాణాలైనా వదలడమే మంచిది గాని, తండ్రి 
మైన హిమవంతుడు ఒక ప్రక్క దెబ్బలు దిని స్పృహతప్పి, 
పడివుంటే తాను మాత్రం తప్పించుకు పారిపోయి సముద్రంలో 
దాక్కోవడం తగునా? 


(పూర్వం పర్వతాల కన్నిటికీ రెక్కలుండేవనీ, అవి మోద 
వ్రాలడం వల్ల జనపదాలకు (ప్రమాదం కల్గుతుండగా ఇంద్రుడు 
వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికివేశాడనీ, ఆ సమయంలో 


న 


మైనాకుడు మాత్రం తప్పించుకొని పారిపోయి సొగరజలంలో 
దాక్కొన్నాడని పురాణకథ) 
. యదచేతనో౬పీ పాదైఃస్పుష్టః ప్రజ్వలతి సవితురినకాన్తః | 
తత్తేజస్వీ పురుషు పరకృతనికృతిం కథం సహతే? ॥ 29 
సూర్యకాంతమణి అచేతనమైనా సూర్యుడి పాదాలు 


(కిరణాలు) సోకగానే మండిపడుతుంది. తేజోవంతుడైన 
పురుషుడు ఇతరులు తన్ను ధిక్కరిస్తే సహించి వూరకుంటాడా? 


సింహః శిశురపి నిపతతి 

మదమలినకపోలభిత్తిషు గజేషు | 

ప్రకృతిరియం సత్వవతాం 

న ఖలు వయస్తేజసొం హేతుః ॥ 30 

సింహం చిన్నపిల్లగా వున్నప్పటికి మదజలం (స్రవించి నలు 
పెక్కిన గోడలవంటీ చెక్కిళ్ళు గల ఏనుగుల మోదికే దూకుతుంది. 
ఇది బలవంతులకు సహజ స్వభావం. పరాక్రమానికి వయస్సు 
కారణం కాదు, 


18 


అర్ధ పద్ధతి 
జాతిర్యాతు రసాతలం గుణగణస్తత్రాప్యధో గచ్చతాత్‌ 
శీలం శైలతటాత్స్పతత్వభిజన స్పందహ్యతాం నహ్నినా | 
శౌర్యే వైరిణి వజ్రమాశు నిపతత్వర్గోఒస్తు నః కేవలం 
యేనైకేన వినా గుణా సృణలవప్రాయా స్సమస్తా ఇమే 131 


జాతి పాతాళానికి పోనీ! సద్దణాలు అంతకంటే మరీ క్రిందకు 
పోనీ! శీలం కొండపైనుండి క్రిందికి పడనీ! వంశం అగ్గిలో పడి 
బుగ్గి కానీ! విరోధి అయిన శౌర్యంపై ఇప్పుడే పిడుగు పడని! ఏది 
ఏమైపోయినా మాకు నష్టంలేదు. మాకు కావలసింది ధన మొక్కటే. 
అది లేకుంటే పై జెప్పిన గుణాలన్నీ గడ్డిపోచకైనా కొణగావు. 


యస్యాప్టివిత్తం స నరః కులీనః 

"స పండితః స శ్రుతవాన్‌ గుణజ్ఞః | 

స ఏవ వక్తాస చ దర్భనీయః 

సర్వే గుణాః కొంచన మాశ్రయన్తి ॥ 32 
డబ్బున్నవాడే కులవంతుడుగా, పండితుడుగా, శాస్రజ్ఞుడుగా, 


క్షం 


గుణజ్ఞుడుగా, మంచి ఉపన్యాసకుడుగా, అందగాడుగా కూడా 
చలామణి అవుతున్నాడు. అన్ని గుణాలు డబ్బుమోదనే 
ఆధారపడి వున్నాయి. (ధనవంతుడు గుణహీనుడైనా వాణ్ణి 
సద్దుణవంతుడనే లోకం భావిస్తుందని భావం). 


దౌర్మన్యాన్సృపతిర్వినశ్యతి యతిస్సంగా త్సుతో లాలనాత్‌ 
నిప్రో_నధ్యయనా త్కులం కుతనయాచ్చీలం ఖలోపాసనాత్‌ | 
హ్రీర్మద్యా దనవేక్షణాదపి కృషి స్నేహః ప్రవాసాశ్రయాత్‌ 
మైత్రీ చాప్రణయా త్సమృద్ది రననయాత్త్యాగాత్ర మాదాద్ధనమ్‌!33 
దుష్టమంత్రివల్ల రాజూ, సంగంవల్ల సన్న్యాసీ, ఎక్కువగా 
బుజ్జ గించడం వల్ల కుమారుడూ, వేదాధ్యయనం లేకపోవడంవల్ల 
విప్రుడూ చెడిపోతారు. అలాగే కుపుత్రునివల్ల కులమూ, దుర్జ 
నులను సేవించడంవల్ల శీలమూ, మద్యపానంవల్ల సిగ్గూ, పర్య 
వేక్షణ లేకపోవడంవల్ల సేద్యమూ, దేశాంతరానికి వెళ్లడంవల్ల 
స్నేహమూ, అనురాగలోపంవల్ల చెలిమో. అవినీతివల్ల సంపదా, 
అతిదానంవల్టా పరాకువల్లా ధనమూ నశిస్తాయి. 


20 


దానం భోగో నాశ ప్తిస్రో గతయో భవన్తి విత్తస్య | 
యన్న దదాతి న భుంక్తే తస్య తృతీయో గతిర్భవతి 134 


ఇతరులకు దానం చేయడం, అనుభవించడం, దొంగలు 
మొదలైన వాళ్ళు అపహరించడం- అనే మూడు మార్గాలలో 
ధనం వ్యయమై పోతుంది. అటు దానమూ చెయకు, ఇటు తానూ 
అనుభవించక వుండే లోభివాని ధనం మూడవదారిలో నశిస్తుంది. 


మణి శ్చాణోల్లీఢ స్పమరవిజయీ హేతిదళితో 

మదక్షీణో నాగః శరది సరిదాశ్యానపులినా | 

కళాశేష శృన్ద: సురతమృదితా బాలననితా 

తనిమ్నా శోభనే గళితవిభవా శ్చార్జిషు నరాః ॥ ర్‌ 


సానబెట్టిన రత్నమూ, ఆయుధాల దెబ్బలు తిని యుద్ధంలో 
గెలుపొందిన వీరుడూ, మదజలం కారడంవల్ల చిక్కిపోయిన 
గజమూ, శరదృతువులో ఎండిపోయిన ఇసుక తిన్నెలుగల నది, 
ఏకకళావశిష్టుడైన చంద్రుడూ, సురతక్రిడలో డస్సిన మ్యువనితా, 
యాచకులకు దానం చేసి చేసి ఐశ్వర్య హీనులైన మానవులూ- 


05 ల 


వీళ్లందరూ కృళించినా ప్రకాశిస్తూనే వుంటారు. 


పరిక్షీణః కశ్చిత్సృహయతి యవానాం ప్రసృతయే 

స పశ్చాత్సంపూర్లః కలయతి ధరిత్రీం తృణసమామ్‌ | 
అతశ్చానేకాన్తా గురులఘుతయా౬థ్థేషు ధనినా 

మవస్తా వస్తూని ప్రథయతి చ సంకోచయతి చ॥ 36 


ఒక వ్యక్తి తాను నిరుపేదగా వున్న కాలంలో చేరెడు బియ్యం 
ఎవడిస్తాడా అని ఆశతో ఎదురుచూస్తూ వుంటాడు. అతడే 
తర్వాత ధనవంతుడైతే భూవలయాన్నంతా తృణసమానంగా 
భావిస్తాడు. అంచేత మనిషికి తానుండే పరిస్థితిని బట్టి ఆయా 
వస్తువులు గొప్పగానో, కొంచెంగానో తోస్తూ వుంటాయి. 
రాజన్‌ దుధుక్షసి యది క్షితిధేనుమేతాం 
తేనాద్య వత్సమిన లోక మముం పుషాణ | 
తస్మింశ్చ సమ్యగనిశం పరిపుష్యమాణే 
నానాఫలం ఫలతి కల్పలతేవ భూమిః ॥ ౩7 
రాజా! భూమి అనే గోవునుండి నీవు ధనాన్ని పితుకదలచే 


పక్షంలో దూడను పోషించినట్టు ప్రజలను పోషించు. వాళ్ళను 
22 


సదా చక్కగా పోషిస్తే భూమి కల్పలతలాగా నీవు కోరిన ఫలా 
లన్నిటిని ప్రసాదిస్తుంది. 

సత్యాఒన్ఫతా చ పరుషా ప్రియభాషిణీ చ 

హింస్రా దయాళురపి చార్జపరా వదాన్యా | 

నిత్యన్యయా ప్రచురనిత్యధనాగమా చ 

వారాంగనేన నృపనీతి రనేకరీతిః ॥ 38 


రాజనితి ఒకవోట సత్యంగానూ, మరొకచోట అసత్యంగానూ 
ప్రవర్తిస్తుంది. ఒకసారి కఠినంగానూ, మరొకసారి మృదువుగానూ 
భాపిస్తుంది. ఒకప్పుడు హింసిస్తుంది. మరొకప్పుడు దయ జూపు 
తుంది; ఒకచోట పఏిసినారితనాన్ని, మరొకచోట దాతృత్వాన్నీ 
ప్రదర్శిస్తుంది. ఒకచోట సదా వ్యయం చేస్తుంది. మరొకచోట ఎప్పుడూ 
అర్ధిస్తూ వుంటుంది. ఇలా అది వేశ్యలాగా పలుపోకలు పోతుంది. 

ఆజ్ఞా కీర్తి పాలనం బ్రాహ్మణానాం 

దానం భోగో మిత్రసంరక్షణం చ | 

యేషా మేతే షడ్లుణా న ప్రవృత్తాః 

కోఒర స్తేషాం పార్ణివోపాశయేణ ॥ 89 

23 


రాజా! దుర్జన శిక్షణా, కీర్తి బ్రాహ్మణ పాలనమూ, 
పా(త్రదొనమూ, సుఖానుభవమూ, మి[త్రరక్షణమూ- అనే ఈ 
ఆరు గుణాలు ఎవరిలో లేవో అలాంటి భూపతుల నాశ్రయించడం 
వల్ల ప్రయోజన మేమిటి? 


యద్దాత్రా నిజఫాలపట్టలిఖితం స్తోకం మహద్వా ధనం 

తత్రాస్పోతి మరుస్టలేఒపి నితరాం మేరౌ చ నాతోఒధికమ్‌ | 

తద్దీరో భన విత్తవత్సు కృపణాం వృత్తిం వృథా మాకృథాః 

కూపే పశ్య సయోనిధావపీ ఘటో గృహ్లాతి తుల్యం జలమ్‌॥40 

అది కొంచెంగాని, గొప్పగానీ, బ్రహ్మ తన నొసట వ్రాసినంత 
ధనం ఎడారిలో వున్నా లభిస్తుంది. మేరుపర్వతానికి పోయినా 
అంతకంటే ఎక్కువ దొరకదు. అందువల్ల ధీరుడవై జీవించటం 
నేర్చుకో! ధనికులవద్ద వ్యర్థంగా దీనత్వం ప్రకటించవద్దు. బావిలో 
ముంచినా, సముద్రంలో ముంచినా కుండ తనకు పట్టినంత 
నీటినే (గ్రహిస్తుంది. చూడు! 


2 


దుర్దనపద్ధతి 


అకరుణత్వ మకారణవిగ్రహః 

పరధనే సరయోషితి చ స్పుహో | 

సుజనబంధుజనే ప్వసహిష్టుతా 

ప్రకృతిసిద్ధ మిదం హి దురాత్మనామ్‌ ॥ త్త 

దయ లేకుండా ప్రవర్తించడం, కారణం లేకుండా కల హించడం, 
పరుల ధనాన్ని, పరస్త్రీలను కాంక్షించడం, సజ్జనులన్నా బంధువులన్నా 
సహించకపోవడం- ఇవి దుర్దనులకు సహజ స్వభావాలు గదా? 

దుర్దనః పరిహర్తవ్యో 

విద్యయా౬లంకృతోఒపి సన్‌. 

నణీనా భూషితస్సర్వః 

కి మసౌ న భయంకరః ॥ ల్తణై 

వాడు చదువుకొన్నవాడైనా సరే దుర్దనుజ్జి దూరంగానే వుంచాలి. 
తలపై రత్నం వుండినా పాము భయంకరమైనదే కదా? 


జాడ్యం ప్రీమతి గణ్యతే వ్రతవచా దంభః శుచౌ కైతనం 
శూరే నిర్దణతా మునౌ వినుతితా దైన్యం ప్రియాలాపిని । 


25 


తేజస్విన్యవలిప్తతా ముఖరతా వక్తవ్యశక్షిస్టిరే 

తత్కో నామ గుణో భనేత్స గుణినాం యో దుర్దనైర్నాంకిత:43 

బిడియం గలవాణ్ణి మందుడనీ, వ్రతాలు పొటించేవాళ్లి 
బడాయివాడనీ, ఆచారవంతుణ్ణి కపటి అని, శూరుళణ్లో 
దయలేనివాడనీ, మునీశ్వరుణ్ణి బుద్దిహీనుడనీ, ప్రియంగా 
మాట్టాడేవాబణ్డి, దీనుడనీ, తేజోవంతుణ్ణి గర్వి అని, ఏ విషయం 
గూర్చి అయినా పొంకంగా మాటలాడే శక్తిగలవాళణ్ణి వదరుబోతనీ 
దుర్జనులు భావిస్తారు. ఏదో ఒక వంకతో దుష్టుల నిందకు గురికాని 
గుణం ఏ మున్నది? 

లోభశ్చేదగుణేన కిం పిశునతా యద్యస్తి కిం పాళకైః 

సత్యం చేత్తపసా చ కిం శుచి మనో యద్యస్తి తీర్టేన కిమ్‌; 

సౌజన్యం యది కిం బలేన మహిమా యద్య్వస్తి కిం మండకనైః 

సద్విద్యా యది కిం ధనై రరయశో యద్యస్తి కిం మృత్యునా॥44 


పిసినారితన ముంటే మరొక దుర్గుణం అక్కరలేదు. చాడీకోరు 
తనం వుంటే వేరే పాపాలతో పనిలేదు. సత్యముంటే తపస్సు 
చేయవలసిన అవసరంలేదు. నిర్మలమైన మనస్సుంటే తీర్దసేవ 
లెందుకు? మంచితన ముంటే వేరే పరివార మెందుకు? తనలో 


గొప్తతనముంటే మళ్ళీ అలంకారా లెందుకు? మంచి చదువుంటే 
26 


ధన మెందుకు? అపకీర్తి కలిగితే ఇంక మరణ మెందుకు? 


శశి దివసధూసరో గళితయౌవనా కామినీ 

సరో విగతవారిజం ముఖ మనక్షరం స్వాకృతేః | 

ప్రభు ర్షనపరాయణః సతతదుర్గతి స్పజ్జనో 

నృపాంగణగతః ఖలో మనసి సప్త శల్యాని మే॥ డ్‌ 

పగటివేళ కాంతిహీనుడైన చంద్రుడూ, యౌవనం, కోల్పోయిన 
కాంతా, తామరపూవులులేని కొలనూ, చదువురాని అందగాడు, 
ధనంమిద అత్యాశగల ్రభువూ, నిత్యం "పేదరికంతో (మ్రగ్గిపోయే 
సజ్జనుడూ, రాజువద్దవుండి దుర్చోధచేసే దుర్దనుడూ- ఈ 
యేడుగురూ నా మనస్సులో ఏడు శూలాల మాదిరి వున్నారు. 

న కశ్చిచ్చండకోపానా 

మాత్మీయో నామ భూభుజామ్‌ । 

హోతారమపి జుహ్యానం 

స్పుష్లో దహతి పావకః ॥ డగ 


ప్రచండమైన కోపం గల రాజులకు తనవాడనే వాడు ఎవడూ 
లేడు. తన్ను తృప్తి పరచడానిక్రై హోమం చేసేవాణ్ణి గూడా ముట్టు 
కుంటే అన్ని కాల్ఫివేస్తుంది. 


27 


మౌనాన్మూకః ప్రవచనపటుర్వాచకో జల్పకో వా 

ధృష్టు పారే భవతి చ నసన్‌ దూరతో౬ప్యప్రగల్బః | 
క్షాన్యా భీరుర్యది న సహతే ప్రాయశో నాభిజాతః 
సేవాధర్మః పరమగహనో యోగినామప్యగన్యుః ॥ 4 


సేవకుడు మౌనంగా వుంటే మూగవాడనీ, బాగా మాటాడితే 
వదరుబోతనీ, ప్రక్కన నిలిస్తే భయ భక్తులు లేనివాడనీ, దూరంగా 
వుంటే చేతగాని వాడనీ, ఓర్చుకొనేవాడయితే పిరికివాడనీ, ఓర్పు 
లేనివాడయితే కులహినుడనీ ప్రభువులు భావిస్తారు. కాబట్టి అర్ధం 
చేసుకోవడానికి వీలుగాని ఈ సేవాధర్మం యోగులకు గూడా 
గోచరం కాదు. 

ఉద్భాసితాఖిలఖలస్య విశ్చంఖలస్య 

ప్రోద్గాఢవిస్పృ తనిజాధమకర్మవృత్తేః | 

దైవాదవాప్తవిభనస్య సుణద్విషోషస్య 

నీచస్య గోచరగతైః సుఖ 'మాస్యతే కై ॥ డ్త్ర్ర 

దుష్టులకు సైతం పెత్తన మిచ్చెవాడూ, విచ్చలవిడిగా చరించే 
వాడూ, తొను పూర్వం అనుభవించిన దుఖ్థితిని మరచేవాడు, 
అదృష్టంవల్ల క్రొత్తగా సంపన్నుడైనవాడూ, గుణాలను ద్వేషించే వాడూ 
అయిన నీచుడి దగ్గర వుండి ఎవరు సుఖపడతారు? 

28 


అరంభగుర్వీ క్షయిణీ క్రమేణ 

లఘ్వీ పురా వృద్ది ముపైతి పశ్చాత్‌ । 

దినస్య పూర్వార్హ పరార్దభిన్నా 

ఛాయేవ మైత్రీ ఖలసజ్జనానామ్‌ ॥ డం 

దుర్దనులతోడి స్నేహం (్రాతఃకాలపు నీడలాగా మొదట 
పెద్దదిగా వుండి క్రమంగా క్షీణిస్తుంది. సజ్జనులతోడి సహవాసం 
సాయంకాలపు నిడలాగా మొదట చిన్నదిగా వున్నా తర్వాత క్రమంగా 
వృద్ది పొందుతుంది. 

మృగమానసజ్జనానాం 

తృణజలసంతోషవిహితవృత్తినామ్‌ 

లుబ్బకధీవరపిశునా 

నిష్కారణమేవ వైరిణో జగతి 1 50 


గడ్డిమేసి జీవించే మృగాలకు బోయవాళ్ళూ, నీళ్ళలో జీవించే 
చేపలకు జాలర్హూ దొరికిన దానితో తృహ్తిపడి కాలం గడిపే సజ్జనులకు 
కొండెగాండ్లూ లోకంలో నిష్కారణంగానే శత్రువులై వున్నారు. 


29 


సుజన వద్ధతి 


వాంఛా సజ్జ్ఞనసంగతౌ పరగుణీ ప్రీతి ర్లురౌ నమ్రతా 

విద్యాయాం వ్యసనం స్వయోషితి రతి ర్లోకాసవాదాదృయమ్‌; 

భక్తిళ్ళూలిని శక్తిరాత్మదమనే సంసర్గముక్తి ఖలై 

రేతే యేషు వసంతి నిర్మలగుణాస్తేభ్యో నమస్కుర్మహే॥ 51 

సజ్జనులతో సాంగత్యం చేయాలనే కోరికా, ఇతరుల 
గుణాలపై ట్రీతీ, గురువుపట్ట వినయమూ, చదువుపై ఆసక్తి 
తన కాంతయందే రతీ, లోకనిందప పట్ట భయమూ, శివునిమోద 
భక్తీ మనస్సును ని(గ్రహించుకొనే శక్తి దుర్దనులతో సంబంధం 
లేకుండా వుండడమూ- ఇలాంటి నిర్మల గుణాలు కలవారికి 
నమస్కరిస్తున్నాము. 

విపది ధైర్య మథాభ్యుదయే క్షమా 

సదసి వాక్సటుతా యుధి విక్రనుః । 

యశళశసి చాభిరతి ర్యసనం శ్రుతౌ 

ప్రకృతిసిద్దమిదం హి మహాత్మనామ్‌ ॥ ర్‌2 


30 


ఆపద కల్గినప్పుడు ధైర్యమూ, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్హూ, 
సభలో వాజ్నెపుణ్యమూ, యుద్దంలో పరాక్రమమూ, క్రీర్తిపై కోరికా, 
వేదాభ్యాసం పై ఆసక్తి- ఇవి మహాత్ములకు సహజగుణాలు. 


కరే శ్ఞాఘ్యస్త్యాగ: శిరసి గురుపాద ప్రణయితా 

ముఖే సత్యా వాణీ విజయి భుజయో ర్వీర్యమతులమ్‌! 
హృది స్వచ్చా వృత్తిః శ్రుతమధిగతం చ శ్రవణయో 
ర్వినా£ ప్యైశ్వర్యేణ ప్రకృతిమహతాం మండనమిదమ్‌ ॥ 53 


. ఐశ్చర్యం లేకపోవడంవల్ల మహాత్ములు సువర్ణాభరణాలు 
ధరించకపోవచ్చు. ఐనా వాళ్ళచేతికి (ప్రశస్తమైన త్యాగమూ, 
శిరస్సునకు గురుపాద నమస్కారమూ, ముఖానికి సత్య 
వచనమూ, భుజ ్లాలకు సాటిలేని జయశీలమైన పరాక్రమమూ, 
హృదయానికి నిమ్మత్మషమైన (ప్రవర్తనా, చెవులకు శాస్త 
'శవణమూం- ఇవే అలంకారాలు. 
ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్య వాక్యం 
కాలే శక్త్యా ప్రదానం యునతిజనకథామూకభావః పరేషామ్‌। 
త గురుషు చ వినయ; సర్వభూతానుకంపా 
సామాన్యం సర్వశాస్రేపష్తనుసహతవిధిః శ్రేయసా మేష పన్గాః54 
3 


విముక్తుడై, విమలుడైై విరాగిలై, విరాట్‌ సమస్వరూపుడై 
విరాబిల్టును. 

సంగమ విరక్తమై మనస్సు నిస్సంగముగ 

సంగమించ నాత్మతో సర్వాంగము లాత్మ 


సంగమమున త్రిగుణ నిర్ముక్తమై తరించ 
సంసిద్దమై బాహ్యాంతర భేదమొగ్గున్‌. 
నలువది ననిమిదన సూతము 

యః కర్మఫలం త్యజతి, కర్మాణి సంన్యస్యతి తతో 
నిర్వ్వంద్యో భనతి. 

ఎవడు కర్మ ఫలముల నాశించి వానికై ఎదురు చూడక 
చరించునో, ఎవడు అహంకార పూర్ణములైన కర్మల నన్నింటిని 
సన్బ్యసించునో, వాడు నిర్భందృముగ సుఖదుఃఖాది ద్వంద్వభావనల 
బారి బడక, ముక్తుడై బంధ విముక్తుడై జీవన్ముక్తుడై శాంత చిత్తుడై 
యలరారును. స్థిత ప్రజ్ఞుడు సకలము సిద్ధించిన వాడు గదా! 


ల్త్‌ర్తే 


విపద్యుచ్చెర్దెర్యం పద మనువిధేయం చ మహతాం 
సతాం కేనోద్దిష్టం విషము మసిధారావ్రతమిదమ్‌ ॥ 56 


న్యాయమైన వృత్తిని ప్రీతితో అవలంబించడం, ప్రాణాపాయం 
సంభవించినా అకృత్యానికి పాల్పడకుండా వుండడం, దుర్దనులను 
అర్జించకుండా వుండడం, ప్రాణమిత్రుడైనా ధనహీనుణ్లి యాచించ 
కుండా వుండడం, ఆపదలో ధైర్యం వహించడం, మహాత్ముల 
కనుకూలంగా నడుచుకోవడం- ఇలా కత్తి మోది సామువంటి 
ఈ (వ్రతం సజ్జనులకు స్వభావసిద్దమే గాని ఒకరి ఉపదేశం 
వల్ల కలిగేది కాదు, 


ప్రదానం ప్రచ్చన్నం గృహముపగతే సంభమవిధిః 

ప్రేయం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతేః 1 
అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః 

సతాం కేనోద్దిష్టం విషము మసిధారావ్రతమిదమ్‌ ॥ 57 


రహస్యంగా దానం చేయడం, ఇంటికి వచ్చిన వాళ్ళను 
పతితో ఆదరించడం, తాను చేసిన మేలును చెప్పుకోకపోవడం, 
ఇతరులు తనకు చేసిన మేలును సభలో చెప్పుకోవడం, సంపద 


33 


వచ్చినా గర్వించకుండా ఉండడం, ఇతరులను నిందించకుండ 
ఉండడం-కత్తివాదరపై నడకవంటి ఈ (వ్రతం సజ్జనులకు 
సహజసిద్దమే కాని ఒకరు బోధించగా ఆలవడింది కాదు. 


సన్తస్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే 
ముక్తాకారతయా తదేవ నళినీపత్రస్షితం దృశ్యతే ; 
అన్తస్పాగరశుక్తి మధ్యపతితం తన్మాక్తికం జాయతే 
ప్రాయేణాధమమధ్యమోత్తమజుషా మేవంవిధా వృత్తయః॥ 58 


బాగా కాలిన యినుముపై పడ్డ జలబిందువు నామరూపాలు 
లేకుండా నశిస్తుంది. ఆ బిందువే తామరపాకుమోద పడితే 
ముత్యం లాగా కనబడుతుంది. అదే బిందువు సముద్రంలోని 
ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. ఉత్తములనూ, 
మధ్యములనూ, అధములనూ ఆశ్రయించివాళ్ళు గూడా తరచు. 
అలాంటి స్టతినే పొందుతారు. 


యః ప్రీణయేత్సు చరితైః పితరం స పుత్రో 

యద్బర్తురేన హితమిచ్చతి తత్కళత్రమ్‌ | 

తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం యత్‌ 

ఏతత్రయం జగతి పుణ్యకృతో లభన్తే ॥ 50 
రెడ్ల 


నాల్లన అధ్యాయము - భక్తి లక్షణము 
ఏబది ఒకటన సూతము 
అనిర్వచనీయం ప్రేమస్వరూపమ్‌. 

(ప్రేమ స్వరూప స్వభావములు వర్ణింప నలవి కావు, వివరముల 
కందవు. విశ్లేషించి నిర్వచింప నెంచగ నిర్వ్చచనమునకు నిలువవు 
భాషా భావాతీతమై. 

అందదాత్మ స్వరూపనూొ ప్రేమరూపము 
అందికగ కుంచె వొయ్యారముల గులుకంగ 


అంద దక్షరాకృతి నంద భావభాషల 
అందముల నొదిగి తాననిర్వచనీయమై. 


ఏబది రెండన నూతము 


మూకాస్వాదనవత్‌, 


మూగ తా భుజించిన పదార్థముల రుచుల నితరుల 
కెరిగింపలేని విధముగ, భక్తి అనుభూతి అనిర్వచనీయము. ఆ 
త్త 


పరోపకార పద్ధతి 


భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః: 

నవాంబుఖభి ర్టూరవిలంబినో ఘనా; | 

అనుద్ధతా స్పత్పురుషా స్పమృద్ధిభి;ః 

స్వభావ ఏవైష పరోసకారిణామ్‌ ॥ 6౮1 

చెట్టు బాగా ఫలించినప్పుడు క్రిందికి వంగుతాయి. క్రొత్త 
నీళ్ళతో గూడిన మబ్బులు క్రిందనే (వ్రేలాడుతుంటాయి. 
సంపదలు సమకూడినప్పుడు సజ్జనులు గర్వించరు. ఇది పరోప 
కారులకు స్వభావ సిద్ధమే. 

శ్రోత్రం శ్రుతేనైన న కుండలేన 

దానేన పాణిర్న తు కంకణేన । 

విభాతి కాయ; కరుణాపరాణాం 

పరోపకారేణ న చందనేన ॥ 62 


దయాపరులైన మహాత్ముల చెవికి శాస్త శ్రవణమే అలంకారం 
కొని కుండలాలు కావు. వాళ్ళచేతికి దానమే అలంకారం గాని 


తెర 


అరుదుగ నెచ్చటో ఎప్పుడో ఒకరిద్దరు 
అచ్యుతా ! విశ్వరూపము పొడగంటి మయ్య 
అన్నింట ననుచు తా మనుభూతి నందుదురు 
అరుదౌ పరమాత్మ రూపు - అర్హులై తాము. 


ఏబది నాల్లవ నూతము 


గుణరహితం కామనారహితం ప్రతిక్షణవర్దమాన 
మనిచ్చిన్నం సూక్ష్మతర మనుభవరూపసమ్‌. 

రూపాకృతి గొన్న విమల విశుద్ధ పరబ్రహ్మ విలసిత ప్రేమ 
స్వరూపులై అలరారెడు బహు కొద్ది మంది తాము సత్య రజస్తమో 
గుణ (త్రయి కతీతులై, కోరికల వలయంలో చిక్కుకొనక, 
పరమాత్మపై అపారమైన (ప్రెమ ననుక్షణ మభివృద్ది పరచుకొనుచు, 
ఆ అఎచ్చిన్నము, అతి సూక్ష్మము, అనంతాభ్యుదయకరము, 
ఆశాపాశ విముక్తము, గుణాతీతమునైన అనుభూతిమయ 
పరమాత్మానుభూతిలో ఏక మయ్యెదరు. 


ర్త 


తమ సొంతపనులు గూడా మానుకొని ఇతరుల పనులు 
చేసేవాళ్ళు సత్పురుషులు. తమ పనులకు భంగం లేకుండా 
ఇతరుల పనులు చేసేవాళ్లు మధ్యములు. తమకోసమై ఇతరుల 
పనులు చెడగొట్టేవాళ్ళు మనుష్యరూపంలో వున్న రాక్షసులు. 
తమకు ఏ విధమైన లాభమూ లేకపోయినా ఇతరుల పనులను 
అదే పనిగా చెడగొట్టేవాళ్ళను ఏమనాలో మాకు తెలియడంలేదు. 


పాపాన్నివారయతి యోజయతే హితాయ 

గుహ్యం నిగూహతి గుణాన్‌ ప్రకటీకరోతి । 

ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే 

సన్మిత్రలక్షణ మిదం ప్రవదంతి సంతః ॥ 65 


చెడుపనులకు పోకుండా నివారించడం, మంచి పనులకు 
ప్రోత్సహించడం, దాచవలసినదాన్ని దాచడం, సద్గుణాలను 
వెల్లడించడం అపత్కాలంలో విడిచిపెట్టటుండడం, సమయానికి 
ర 
కావలసింది ఇవ్వడం- ఇవి మంచి మిత్రుల కుండవలసిన 
లక్షణాలని పెద్దలు చెబుతారు. 


38 


క్షీరీణాత్మగతోదకాయ హి గుణా దత్తాః పురా తేఒఖిలాః 
క్షీరోత్తాపమవేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః | 
గన్తుం పావక మున్మనస్తదభవ దృష్ట్వా తు మిత్రాపదం 

యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్వీదృశీ॥! 66 


పాలు తమతో కలిసిన నీటికి ముందు తమ గుణాలన్నింటినీ 
సం(క్రమింపజేశాయి. అలా తనకు సాయపడిన పాలు కాచే 
సమయంలో తాపానికి గురికావటం చూచి సహించలేక నీరు 
అగ్నిలో ఆత్మాహుతి చేసికొన్నది. (వేడికి ఆవిరిగా మారిందని 
భావం). మిత్రమైన జలం అలా ఆపదపాలు కావటం చూచి 
క్షీరం నిప్పులో ఉరకడానికి సిద్దమయింది. (పొంగిందనుట) 
ఇంతలో మళ్ళీ జలం తనతో కలిసే సరికి శాంతించింది. 
సజ్జనుల మైత్రి ఇలాగే వుంటుంది. 


ఇతః స్వపితి కేశవః కులమిత స్తదీయద్విషాం 

ఇతశ్చ శరణార్ధినాం శిఖరిణాం గణాః శేరతే |; 

ఇతో౬సీ బడబానల:ః సహ సమస్తసంవర్తకై 

రహో! వితత మూర్దితం భరసహం చ సింధోర్వపుః ॥ 67 
39 


సము(ద్రంలో ఒకచోట మహావిష్ణువు నిద్రిస్తున్నాడు. మరొక 


చోట ఆయన శత్రువులైన రాక్షసులు వుంటున్నారు. ఇంకొక 


ప్రక్క శరణు కోరి వచ్చిన మైనాకాది పర్వతాలు విశ్రమించి 
వున్నాయి. వేరొక ప్రక్క ప్రళభయంలో వర్షించే పుష్కలావర్తకాలనే 


మేఘాలతో సహా బడబాన్నీ నివసిస్తున్నది. జూరా! సముద్రుని 


శరీరం ఎంత పెద్దది! ఎంత బలమైనది! ఎంత ఓర్పు గలది! 


జాతః కూర్మస్స ఏకః స్పథుభువనభరాయార్పితం యేన పృష్టం 
న్లాఘ్యం జన్మ ధ్రువస్య భ్రముతి నియమితం యత్ర లేజస్విచక్రమ్‌! 
సంజాతవ్యర్దపక్షాః పరహితకరణే నోపరిష్టాన్న చాధో 

బహ్మాండోదుంబరాంతర శకవదపరే జంతవో జాతనష్టాః॥ 


అ 4 

విశాలమైన భూభారాన్ని తన విపున మోసే ఆదికూర్మము 
యొక్క జన్మమూ, జ్యోతిశ్చక్రాన్నంతటినీ తన చుట్టూ త్రిప్పు 
తున్న (ధ్రువుని జన్మమూ- ఈ రెండే కొనియాడదగిన జన్మలు. 
తక్కినవాళ్ళందరూ ఏవిధమైన పరోపకారమూ చేయలేని 
ని(ష్ప్రయోజకులే. అందుచేత వాళ్ళు (ధ్రువుని లాగా అటు 
సర్యోన్నత స్టానంలో గానీ, కూర శ్రంలాగా ఇటు (అంతటికీ ఆధార 
0 


భూతమైన) క్రింది భాగంలో కానీ ఉండలేక (బ్రహ్మాండమనే 
అత్తిపండు లోపల పురుగుల మాదిరి ఊరక పుట్టి గిడుతున్నారు. 


తృష్ణాం ఛింది భజ క్షమాం జహి మదం పొసే రతిం మాక్పథాః 

సత్యం బ్రూహ్యనుయాహి సాధుపదవీం సేవస్వ విద్వజ్ఞనమ్‌! 

మాన్యాన్మానయ విద్విషో స్యనునయ ప్రఖ్యాపయ ప్రశయం 

కీర్తిం పాలయ దుఃఖితే కురు దయా మేతత్సతాం చేస్టితమ్‌169 
ఆశను (వైరాగ్యమనే ఖడ్గంతో) తెగనరుకు; ఓర్పు కలిగి 
వుండు. మదాన్ని మట్టుపెట్టు. పాపకార్యాలపై ప్రీతి చూపకు. 
నిజం చెప్పు. సాధుమార్ష్గం అనుసరించు. పండితులను 
'సీవించు. పూజ్యులను పూజించు. పగవాళ్ళను సైతం ఆదరించు. 
వినయం ప్రదర్శించు. కీర్తిని కాపాడుకో. దుఃఖించే దీనులపట్ట 
దయజుూపు. ఇది సత్సరుషుల నడవడి. 

మనసి వచసి కాయే పుణ్యపీయూషపూర్ణా: 

త్రిభువనముపకార ్రేణిభిః ప్రీణయన్లః | 

సరగుణపరమాణూన్‌ పర్వతీకృత్య నిత్యం 

నిజహృది నికసన్తః సన్తి సన్తః కియన్తః ॥ 70 

ర్త 


మనోవాక్కాయాలను పుణ్యకర్మాచరణమనే అమృతంతో 
నింపినవారూ, ముల్లోకాలను ఉపకారపరంపరచే సంతసింపజేసే 
వారూ, ఇతరుల గుణాలను అవి గోరంతైనా కొండంతలుగా 
వర్షించి తమలో తొము సంతసించేవారూ ఇలాంటి మహాత్ములు 
లోకంలో చాలా కొద్దిమంది మాత్రమే వుంటారు. 


సో 


త్తం 


ధైర్య పద్ధతి 


రత్నై ర్మహాబ్టేస్తుతుషుర్న దేవాః 

న భేజిరే భీమనిషేణ భీతిమ్‌ । 

సుధాం వినాన ప్రయయు ర్విరామం 

న నిశ్చితార్జ్థాద్విరమని ధీరాః ॥ గట్‌ | 


అమృతం కోసమై పాలసము(ద్రం చిలకడానికి పూనుకొన్న 
దేవతలు మధ్యలో రత్నాలు దొరికాయని సంతోషించి వూర 
కుండలేదు. భయంకరమైన కాలకూటవిషం పుట్టుకొస్తే భయపడి 
పరుగెత్తలేదు. అమృతం లభించేవరకు తమ (ప్రయత్నం 
విరమించలేదు. ధీరులు అనుకొన్న పని పూర్తి అయ్యేదాకా 
విశమించరు. 

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచై; 

ప్రారభ్య నిఘ్ననిహతా విరమన్తి మధ్యాః | 

విఘ్నె ర్ముహర్ముహు రపే ప్రతిహన్యమానాః 

ప్రారబ్బముత్తనుగుణా న పరిత్యజన్హి ॥ 7/2 


త్త 


నీచులు విఘ్నాలు వస్తాయన్న భయంతో పనికి పూనుకోరు. 
మధ్యములు పని (ప్రారంభించి విఘ్నా లెదురైతే వదిలేస్తారు. 
ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగినా పూనుకొన్నపని తుదముట్ట 
నెరవేరేవరకూ వదలనే వదలరు. 

కృచిత్సధథ్వీశయ్యః: క్వచిదపి చ పర్యంకశయనః 

క్వచి చ్చాకాహారః క్వచిదపి చ శాల్యోదనరుచిః | 

క్వచి త్యన్గాధారీ క్వచిదపి చ దివ్యాంబరధరో 

మనస్వీ కొర్యార్థి న గణయతి దుఃఖం న చ సుఖమ్‌! 73 

కొార్యసాధకుడైన ధీరుడు ఒకచోట కటిక నేలపై పడుకొంటాడు. 
మరొకచోట పూలపాన్సుమోద వి(శ్రమిస్తాడు. ఒకచోట నీరసమైన 
కూరగాయలు భుజిస్తాడు. మరొకచోట మేలైన వరి అన్నం 
ఆరగిస్తాడు. ఒకచోట బొంత కప్తుకొంటాడు. మరొకచోట పట్టు 
పీతాంబరాలు ధరిస్తాడు. సుఖదుఃఖాలను లెక్కపెట్టక అతడు 
సదా కార్య సాధనలోనే నిమగ్నుడై వుంటాడు. 


నిందస్తు నీతినిపుణా యది వా స్తువంతు 
లక్ష్మీః సమావిశుతు గచ్చతు వా యథేష్టమ్‌ । 
ర్త్‌డ్త 


అద్యైవ వా మరణమస్తు యుగొంతరే నా 
న్యాయ్యాత్సథః ప్రవిచలన్తి పదం న ధీరాః ॥ గడ 


నీతివేత్తలు నిందించనీ, లేదా మెచ్చనీ! సంపదలు వస్తే 
రానీ, పోతే పోనీ! చావు ఈ క్షణంలోనే కల్లనీ లేదా మరొక 
యుగంలో సంభవించనీ! ఏది యేమైనా ధీరులు న్యాయమార్గం 
నుండి ఒక అడుగైనా తొలగరు. 


కాన్హాకటాక్షవిశిఖా న ఖనన్హి యస్య 

చిత్తం న నిర్దహతి కోపక్పశానుతాప: | 

కర్షన్హి భూరివిషయాశ్చ న లోభపాశైః 

లోకత్రయం జయతి కృత్తుమిదం స ధీరః ॥ గ్గ 


కాంతల కడగంటి చూపులనే బాణాలు ఎవడి చిత్తాన్ని 
భేదింపవో, కోపమనే నిప్పు ఎవడి హృదయాన్ని దహించదో, 
విషయసుఖాలు ఎవడి మనస్సును ఆశాపాశాలతో బంధించి 
లాగవో, అలాంటి ధీరుడే మూడు లోకాలనూ అనాయాసంగా 


త్తీరి 


కదర్ణితస్యాపి హీ ధైర్యవృత్తే 

ర్న శక్యతే ధైర్యగుణం ప్రమార్హుమ్‌ | 

అధోముఖస్యాపి కృతస్య వహ్నే 

ర్నాధః శిఖా యాతి కదాచిదేవ ॥ గ్ర 

ధైర్యవంతుడికి ఎలాంటి కష్టం సంభవించినా అతడి ధైర్యం 
తొలగించడం ఎవరివల్లా కాదు. అగ్నిని తల్లక్రిందులుగా పెట్టినా 
దాని జ్యాల ఎప్పుడూ పైకే ప్రసరిస్తుంది గాని క్రిందికి ప్రసరించదు. 


వరం తుజ్ఞాచ్చృజ్లా ద్గురుశిఖరిణ: క్వాపి విషమే 
సతిత్వాఇయం కాయః కఠినదృషదన్తే విదలితః | 

నరం న్యస్తో హస్త ఫణిపతిముఖే తీక్షదశనే 

నరం నస్నా పాతస్తదపి న కృతః శీలవిలయః ॥ _ 77 


ఎత్తైన పర్వతశిఖరం నుండి దూకి కజుకైన కఠిన శిలపైబడి 
శరీరాన్ని ధ్వంసం చేసికోవడం, విషం (గ్రక్కే కోరలతో భీకరమైన 
అదిశేషుని నోటచేయి పెట్టడం, అగ్నిలో పడడంవంటి ఘోరమైన 
పనులైనా మెలే గాని శీలాన్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది 


కాదు. 
శ్ర 


అరువది ఐదవ సూతము 


తదర్పితాఖిలాచారస్సన్‌ కామక్రోధాభిమానాదికం 
తస్మిన్నేన కరణీయమ్‌. 


తాను తన సర్వస్వమును భగవదర్చణ గావించిన వాడు, 
అతని కోర్కెలను, కోపములను అభిమాన దంభములను గూడ 
అతనికే వదలి వేయవలెను. వాని బాధ్యత గూడ వానిదే 


కర్మలన్నియు నీ పరము జేసినాడను 

కరగి నీదు కృపన కామాదు లొరుగుదనుక 
కరుణాకరా! నాదు కాను క్రోధము లెల్ల 
కదలు నీ పైననే యనుచు కదలవలయున్‌. 


అరువదియారవన సూ్యూతము 


(త్రిరూపభంగపూర్వకం నిత్యదాస్య నిత్యకొన్హా 
భజనాత్మకం ప్రేమ కొర్యం ప్రేమైన కార్యమ్‌. 


త్రిగుణముల నధిగమించి భగవంతుని కేవల (ప్రేమయే, 


59 


సంసారమున భార్య భర్తను (ప్రెమించి సేవించు రీతి, ఏకైక 
ధ్యాన ధ్యేయ ధ్యాసలుగా మలచి, భక్తి పథమున పరాభక్తుడు 
సాగవలయును. 


సత్త్వ రజస్తమో గుణముల నధిగమించి తా 
సలలితముగ సంకల్ప భేద త్రిపుటి దాటి 
సర్వాంకిత భావముతోడ సతి సేవక 
సమముగ పరాభక్తి సాధించగావలెన్‌. 


బీనన వ్యాఖ్య 


ముప్పది మూడింట స్వరూప మహత్తులను 
ముప్పది మూడింట సాధనలను గుణములను 
ముచ్చటగ చిత్రించి, మనస్సును ముక్తికై 
ముదము తోడుత భక్తిపై మరలించె నూని. 


కడలిన కదలిన హాలాహలామృతమ్ములు 
కదలె సమముగ భగవదిచ్చనని తెలియంగ 


60 


దైవ పద్ధతి 


నేతా యస్య బృహస్పతిః ప్రహరణం వజ్రంసురాస్సైనికాః 
స్వర్లో దుర్గ మనుగ్రహః ఖలు హరే రైరావణో వారణ: | 
ఇత్యాశ్చర్య బలాన్వితోఒపి బలభిదృన్నః పరై స్పంగరే 
తద్వ్యక్తం నను దైవమేవ శరణం ధిగ్‌ధిగ్‌ వృథా పొరుషమ్‌॥81 


తనకు గురువు బృహస్పతి; ఆయుధం వజ్రం (పర్వతాల రెక్కలు 
నరికిన వజ్రాయుధం); సైనికులు దేవతలు; దుర్గం స్వర్గం; 
అను[గ్రహం చూపేవాడు విష్ణువు; ఏనుగు ఐరావతం- ఇలా 
ఆశ్చర్యకరమైన బలసంపద గలవాడైనా ఇంద్రుడు యుద్దంలో 
రాక్షసులచేతిలో ఓడిపోయాడు. అందువల్ల ఎవరికైనా దైవమే శరణం 
కాని కేవల పౌరుషం ఎందుకూ కొరగాదని స్పష్ట మవుతున్నది. 
భగ్నా శస్య కరండసీండితతనో ర్మ్మానేంద్రియస్య క్షుధా 
కృత్యా22.ఖు ర్వివరం స్వయం నిపతితో నక్తం ముఖే భోగినః 
తృప్త స్తత్సిశితేన సత్వర మసా తేనైవ యాతః పథా 
స్వస్ణాస్తష్టత దైనమేన హీ సరం వృడ్దా క్షయే కారణమ్‌ 182 


త్త 


ఒక ఎలుక (పాములవాని యింట) రాత్రివేళ ఆహారం కోసం 
అన్వేషిస్తూ ఒక సపెట్టెకు కన్నంవేసి అందులో దూరింది. 
అంతకుముందే ఆ పెట్టెలో బంధింపబడివున్న పాము ఇక 
వెలుపలికి వెళ్లే ఆశ లేదనుకొని అక్కడే చుట్టచుట్టుకొని 
ఇంద్రియ పాటవం కోల్పోయి ఆకలితో అలమటిస్తూ వుండింది. 
ఎలుక తనంతతానే పోయి ఆ పొమునోట పడింది. పాము 
దాన్ని (మింగి ఆకలి తీర్చుకొని ఆ కన్నంగుండానే చెరచెరా 
వెలుపలికి వెళ్ళింది. వృద్దివినాశాలకు దైవమే కారణం. కాబట్టి 
మోరు దైవంమాద భారం వేసి నెమ్మదిగా వుండండి! 


యథా కందుకపాతేనోత్సతత్వ్యార్యః పతన్నపి । 
తథా త్వనార్య; పతతి వమృత్సిండపతనం యథా ॥ 83 
(క్రింద పడినా బంతి మళ్ళీ సైకెగిరినట్టు సజ్జనుడు హీనస్టితి 
పొందినా మళ్ళీ ఉన్నతస్టితి నందుకొంటాడు. మట్టిముద్ద నేల 
థి ళు యు 
గరచుకొన్నట్టు దుర్జనుడు హీనస్థితికి దిగజారాడంటే మళ్ళీ పైకి 
రాలేడు. 


50 


ఖర్వాటో దినపేశ్వరస్య కిరలైస్పన్హాపితే మస్తకే 

వాంఛన్‌ దేశ మనాతపం విధినశాత్తాలస్య మూలం గతః | 
తత్రాప్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః 
ప్రాయో గచ్చతి యత్ర దైవహతక స్తవైవ యాన్వాపదః॥84 


బట్టతలవాడొకడు మధ్యాహ్ష్నవేళ ఎండకు తల మాడుతూ వుంటే 
ఓర్చుకోలేక నీడ వెదుక్కుంటూ పరుగెత్తి వెళ్ళి ఒక తాటిచెట్టుక్రిందికి 
చెరాడు. వెంటనే ఆ చెట్టుపైనుండి ఒక పెద్ద తాటిపండు మాదపడి 
అతని తల ళష్టుమని పగిలిపోయింది. దైవబలం లేనివాడెక్కడకు 
వెళ్ళినా ఆపదలు గూడా తజచు అక్కడికే పోతాయి. 


గజభుజంగవిహంగను బంధనం 

శశిదివొకరయో రర్రహసీడనమ్‌ | 

మతళినుతాం చ విలోక్య దరిద్రతాం 

విధిరహో బలవానితి మే మతిః ॥ 85 


ఏనుగులూ, పాములూ, పక్షులూ బంధింపబడడం, సూర్య 

చంద్రులు [గ్రహపీడకు గురికావడం, బుద్దిమంతులు -దరి[ద్రు 

లుగా వుఠండడం- ఇవి చూస్తూవుంటే విధి ఎంతో బలీయమైనదని 
రే. 


నాకనిపెస్తున్నది. 
సృజతి తావ దశేషగుణాకరం 
పురుషరత్నమలంకరణం భునః | 
తదపి తత్‌క్షణభంగి కరోతి చేత్‌ 
అహహ! కష్ట మపండితతా విధే: ॥ 86 


సమస్త సద్గుణ సంపన్నుడూ, భూమండలానికి భూషణ 
'ప్రాయుడూ అయిన పురుషశ్రేష్టుణ్లి సృష్టించిన దైవం వెంటనే 
వాళ్లో నశింపజేస్తే, అయ్యయ్యో! ఆ దైవము తెలివితక్కువతనం 
ఎంత దుఃఖకరమో కదా! 

అయమమృతనిధానం నాయకో౬ప్యోషధీనాం 

శతభిషగనుయాత: శంభుమూర్జ్నోఒ౬వతంస: | 

విరహయతి న చైనం రాజయన్ష్మా శశాంకం 

హతవిదిపరిపొకః కేన వా లంఘనీయః ॥ 87 


ఈ చంద్రుడు అమృతానికి పెన్నిధి ఓషధులకు రాజు, 
నూరు మంది వైద్యులు అతని వెంటనే వుంటారు. (శతభిషగను 


యాతః' అంటే శత భిషక్కు అనే నక్షత్రంతో కూడినవాడు 
క్‌2ై 


తమ దేహము దేవాలయమై, పరబ్రహ్మము 
తరలగ, లోకమంతయు తానైన ఈశుడు 
తనలోకమన లోక హితాన్యము లేలనని 

తన లోకనున తా దిరుగు తన్మయుడగుచున్‌. 


డెబ్బది ఒకటన నూతము 

మోదన్తే సీతరో నృత్యన్తి దేవతాః సనాథా చేయం 
భూర్చవతి. 

ఉత్తమ భక్తితత్తృమును సాధించి ఆ తత్తాంభోధిలో 
సచ్చిదానందము నొందు భక్తునిగాంచి అతని పితరులు సంతోష 
సంభరితు లగుదురు; దేవతలు సంతోషముతో నృత్యము 
జేయుదురు. వసుంధర ఇట్టివారి ఉనికితో తన ఉనికి 
సురక్షితమైనదని అమందానంద కందళిత హృదయారవింద 
యగుచున్నది. 


తరింటత్రు పితరులు సంతసించి తమ సంతతి 
తరించుచుండ భక్త వతంసులై, సురలును 


65 


తనియుదురు ప్రీతి భగవంతుడు పులకితుడవ 

తరించు వసుంధరయును ధర్మ రక్షితబై. 
డెబ్బుదిరండవ సూత్రము 

నాస్తి తేషు జాతివిద్యారూసకులధన క్రియాది భేద. 


అవిరళ భక్తి సిద్దించగనే, జాతికుల, ధన పాండిత్య, 
సౌందర్యాది భేదములు నశించును. 

సర్వము తానౌ సర్వేశ్వరుడు, తానే తన 

సర్వస్వము గాగ సద్భక్తు నునంబున 

సరసమునకైన జాతి మత కుల వర్గముల 

సరిగమలు ధ్వనించవు స్వప్నమున గ్‌ 

డెబ్బుదిమూడన నూ్యూత్రము 

యతస్తదీయాః. 

భగవద్దృష్టిలో భక్తులందరునూ సమానులే. ఎందుకన 
వారందరూ ఆయన స్వభావ సంజనితులే. 


66 


కర్మ పద్ధతి 
నమస్యామో దేవాన్నను హతవిధే స్తే.పి వశగాః 
విధిర్వంద్య:ః సోఒపి ప్రతినియతకర్మెకఫలద: | 
ఫలం కర్మాయత్తం కి మమరగతైః కిం చ విధినా 
నమస్తత్కర్మభ్యో విధిరపి న యేభ్యః ప్రభవతి ॥ _ 91 


దేవతలకు నమస్కరిస్తున్నాము. వాళ్ళు గూడా పాపిష్టి విధికి 
లోబడి వుండేవారే కాబట్టి విధికే నమస్కరించాలి. ఆ విధి గూడా 
కర్మననుసరించే ఫలం ఇస్తున్నది. ఫలం కర్మ కధీనం. అంచేత 
ఆ దేవతలతోనూ, ఈ విధితోనూ మాకేమి పని? విధి కూడా 
దేన్ని అతిక్రమించలేదో, ఆ కర్మకే నమస్కారం. 

బ్రహ్మా యేన కులాలవన్నియమితో బ్రహ్మాండభాండోదరే 

విష్ణుర్యేన దశావతారగహనే క్షిస్తో మహాసజ్కటె ; 

రుద్రో యేన కపాలపాణిపుటకే భిక్షాటనం సేవతే 

సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే॥92 

ల కర్మ (బ్రహ్మను (బ్రహ్మాండమనే భాండంలో కుమ్మరి 

5్‌5్‌ 


వానిలా నియమించిందో, ఏది విష్ణువును పది అవతారాలనే 
దుర్గమమైన అడవిలో పడవేసిందో, ఏది రుద్రుణ్ణి పుట్టి చేత 
పట్టుకొనేటట్టు చేసి భిక్షాటనానికి పంపిందో, ఏది సూర్యుణ్ణి 
రోజూ ఆకసంలో త్రిప్పుతున్నదో ఆ కర్మకు నమస్కారం. 
యా సాధూంశ్ళ ఖలాన్‌ కరోతి నిదుషో మూర్తాన్‌ హితాన్‌ ద్వేషిణ: 
ప్రత్యక్షం కురుతే పరోక్షమున్చుతం హాలాహలం తత్‌క్షణాత్‌। 
తామారాధయ సత్రియాం భగవతీం భోక్తుం ఫలం వాంఛితం 
హే సాధో! వ్యసనైర్గుణేషు విపులేష్వాస్టాం వృథా మాక్పథాః[93 


ఓ సాధూ! నీవు కోరిన ఫలం అనుభవించాలను కొంటు 
న్నావా? అయితే ఏది దుష్టులను శిష్ణులుగానూ, మూర్చులను 
పండితులు గానూ, శత్రువులను మిత్రులుగానూ, అగోచరమైన 
దాన్ని గోచరించేదిగానూ, విషాన్ని అమృతంగానూ క్షణంలో 
మారుస్తుందో అట్టి శ్రేష్టమైన సత్కర్మను ఆచరించు. అంతేగాని 
గొప్ప గొప్ప గుణాలకోసమై వ్యర్థంగా ఆసక్తిని పెంచుకోవద్దు. 

_ శుభ్రం సద్మ సవిభ్రమా యువతయః శ్వేతాతపత్రోజ్యలా 
లక్ష్మీ రిత్యనుభూయతే చిరమనుస్యూతే శుభే కర్మణి | 
5్‌6 


ఎటుల ఎటుల గూరు పరిపూర్ణ భక్తి ఎటుల 

ఎటుల గూరు ననగ ఎటుల భక్తి శాస్త్రములు 
ఎరుక జేసెనటుల సత్యముగ పరికించుచు 

ఎట్టివ్యత్యాసములు లేక నాచరించ. 


డెబ్బది డక సూతము 

సుఖదుఃఖేచ్చాలాభాదిత్యక్తే కాలే ప్రతీక్ష్యమాణే 
క్షణార్థమసీ వ్యర్థం న నేయమ్‌. 

సుఖదుఃఖాది ద్వంద్వములను జయించుటవలన 
కర్తవ్యములు తగ్గినందున మిగిలిన కాలమును వ్యర్థము 
జేయక లోక కళ్యాణ కార్యములకు సజావుగా ఉపయోగించు 
కొనవలెను. 

లోక న్యవహారానంతరము చేయంగ 

లోకేశు పద సేవానుగత కార్యములను 


లోకున జేసి కాలయాపన చేయదగదు 
లోకకళ్యాణసంధాత 'సీవ జేయన్‌. 


6069 


హృదయాన్ని పీడించే దుష్పలం కలుగుతుంది. 


స్టాల్యాం వైదూర్యమయ్యాం పచతి తిలఖలం చాందైరింధనోస్టై: 
సౌవర్లైర్దాంగలాగైర్విలిఖితి వసుధా మర్కతూలస్య హేతోః 
ఛిత్తా కర్ఫూరఖండాన్‌ వృతి మిహా కురుతే కోద్రవాణాం సమన్హాత్‌ 
ప్రాప్యేమూం కర్మభూమిం న భజతి మనుజో యస్తపో మందభాగ్యః 


కర్మభూమి అయిన భరత ఖండంలో పుట్టిగూడా తపస్సు 
చేయటానికి పూనుకొనని మందభాగ్యుడు వైడూర్యంతో చేసిన 
పాత్రలో గంధపు కట్టెల మంటలతో తెలికపిండి వండేవాడితోనూ, 
జిల్లేడు దూది పండించాలని బంగారు నాగలితో భూమిని 
దున్నేవాడితోనూ, కర్ఫూరపుటరటిచెట్టు నరికి వాటితో ఆరిక 
చేలకు కంచె వేసేవాడితోనూ సమానుడు. 


నైవాక్సతిః ఫలతి నైన కులంన నీలం 

విద్యాపి వైన న చ యత్నకృతా౬పి సేవా | 

భాగ్యాని పూర్వతపసా ఖలు సంచితొని 

కాలే ఫలన్తి పురుషస్య యథైవ వృక్షాః ॥ . 97 
పురుషుడికి ఆకారం, కులం, శీలం, చదువు, పూనికతో 


585 


ఊపిరున్నన్ని నాళ్ళు. ఎవ్వడు ఎల్లవేళల నెట్టి స్టితినైన, 

లా అథ ఉట 
ఎక్కడున్నను. ఎటులున్నను, పుండరీకాక్షాయని మరువక 
మనసు పెట్టి, అన్యచింతనలుమాని భగవంతుని భజించునో 
వాడు సదా సభాహ్యాభ్యంతర శుచిలైై యలరారునన్న 
సతృమెరిగి నిరంతరం భగవద్ధ్యాన నిరతుడైై, చిత్తమును నిశ్చింత 
నిలయముగ మలచు కొనవలెను. “అపవిత్రః పవిత్రో వా సర్వావ 
స్థాంగతో2.పి వా యస్స్మరేత్‌ పుండరీకాక్షం, సభాహ్యాభ్యంతరః 
శుచిఫొ, 


| 

ఏ స్టితినైనను ఎక్కాలముననైననూ 
ఏకముగ భానము లన్నింటి నొకటిజేసి 
ఏ చింతలే వరించక ఏకచింతనన 
ఏకత్వముగ చించించదగిన దాత్మయే. 


ఎనుబదియవ నూతము 
సక్తీర్యమానః శీ ఫ్రుమేవావిర్భవతి అనుభావయతి చ భక్తాన్‌ ॥ 
తా తన్మయుడై, సకలమును దైవార్సణ గొవించి భజించు 


ల. 


సుప్తం ప్రమత్తం విషమస్థితం వా 

రక్షన్హి పుణ్యాని పురాకృతాని ॥ ం్రం 

అడవిలో గానీ, యుద్దంలో గనీ, శత్రువుల మధ్య గానీ; 
నీళ్ళలో గానీ, నిప్తులోగానీ, మహాసముద్రంలో గానీ, పర్వత 
శిఖరంపై గానీ, మనుష్యుడు ని(ద్రిస్తున్నా మత్తులో వున్నా, 
అపాయంలో వున్నాసరే పురాకృత సుకృతాలు తప్పక రక్షిస్తాయి. 

భిమం ననం భవతి తస్య పురం ప్రధానం 

సర్యో జన స్పుజనతాముపయాతి తస్య | 

కృతా చ భూర్భవతి సన్నిధి రత్నపూర్లా 

యస్యాస్తి పూర్వసుక్పతం విపులం నరస్య ॥ 100 

పూర్వం ఎక్కువ పుణ్యం చేసుకొన్నవాడికి భయంకరమైన 
అరణ్యం ముఖ్యనగరంగానూ, ప్రతి మనిషీ సజ్జనుడుగానూ, 
భూమండలమంతా రత్ననిధిగానూ మారిపోతాయి. 


నీతిళతకం ననూస్తం. 


60 


(వ కు య జ 
ఇంగ క. వ క 969, క... క. 





